అధ గోదానాది దశ దాన శ్లోకాః 
శ్లో॥ గోభూతిల హిరణ్య ఆజ్య వాసా ధాన్య గుడానిచ। 

రౌష్యం లవణ మిత్యాహుర్దశ దానాః ప్రకీర్తితాః ॥ 

దూడతో కూడుకున్న ఆవున్నూ, భూమి, నువ్వులు, బంగారము, 
ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు ఈ పదిన్నీ 
దశదానములని ప్రసిద్ధికెక్కినవి. 


గోవుయొక్క అంగములందు పదునాలుగు లోకములూ క అట్టి 
గోదానము చేయుటవల్ల విష్ణుమూర్తి ప్రీతిచెందును. దూడతోకూడుకున్నదీ, 
పాలిచ్చునదీ, బంగారపు కొమ్ములునూ, వెండిడెక్కలు, కంచుమూపురము, రాగి 
తోక, పాలుపితుకుటకుపాత్ర, వస్రాదులచేత అలంకరింపబడిన, (శ్రేష్టమైన గోవును 
ఫలముతోకూడుకున్న దక్షిణ, తాంబూలాదులతోకూడ గోదానవిధిగా దానము 
చేయవలెను..ఈ దానముగూర్చి శక్తియుండియూ ద్రవ్యలోపము చేయరాదు, 

2.శిత లోక ప్రాప్తి కల్గించు భూ దానము 

శ్లో॥ _ సర్పసస్యాశ్రయా భూమి ర్వరాహేణ సముర్ధ్యతా। 

అనంత పుణ్య ఫలదా శాశ్వతైశ్వర్యదా సదా ॥ 

తస్మాదస్యా ప్రదానేన ప్రియతాం గిరిజాపతిః ॥ 

వరాహస్వామిచే ఉద్దరించబడిన, సుక్షేత్రమైన సమస్త సస్యములూ 
ఫలించుభూమిని దానముచేయుటవలన అనంతపుణ్య ఫలము శాశ్వత మైన 
సంపద కలిగి, శంకరునకు ప్రీతిని కలిగించును. 


౩.విష్ణులోక ప్రాప్తికల్లించు తిలదానము 

శ్లో॥ _ తిలాఃపాపహరా నిత్యం విష్టోర్దేహ సముద్గవా | 

తిలాదాన ప్రదానేన పాపంనుద రమాపతే ॥ 

విష్ణుదేవుని శరీరమునుంచిపుట్టిన నువ్వులను దానము చేయుట వలన 
శ్రీమహావిష్ణువు సమస్త పాపములనూ పోగొట్టును. 


4.అగ్నిలోక ప్రాప్తికల్ణించు హిరణ్యదానము 
శ్లో॥ _ హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోః। 
|... తస్మాదస్యప్రదానేన అగ్నేపాపం వ్యపోహయ॥ 
(బ్రహ్మగర్భమునుంచి పుట్టిన బంగారమును దానముచేయుట వలన 
అగ్నిదేవుడు సమస్త పాపములనూ నశింపచేయును. 


5.ఇన్టలోక ప్రాప్తికల్లించు ఆజ్యదానము 
శ్లో॥ కామధేనోస్టముద్భూతం సర్వక్రకుషు సంస్థితమ్‌ । 

దేవానామాజ్యమాహారం శక్రుపాపం నుదాశుమే ॥ 

కామధేనువునుండి ఉత్పత్తిచేయబడిన నేతిని యజ్ఞాదుల యందు 
దేవతలకు ఆహార ముగా ఇచ్చెదరు. అట్టి నేతిని దానము చేయుటవలన ఇంద్రుడు 
'ప్రీతిచెంది సమస్త పాపములనూ పొగొట్టును. 


6. సకల దేవతలకూ ఫ్రీతికల్లించు వస్తదానము 
శ్లో॥ శీత వాతోష్టసంత్రాణాం లజ్ఞాయా లక్షణం పరం । 
దేహాలంకరణం వస్తం సర్వపాపహరం శుభం । 


రజతం పాహినస్తస్మా దుఃఖ సంసార సాగరాత్‌ । 
తస్మాద్రజత దానేన తృష్యంతు పితరస్షదా ॥ 
అగ్నిదేవుని కన్నీటినుండి ఉత్పన్నమైన వెండిని దానము చేయుట 
శివకేశవులు మరియూ పితృదేవతలు సంప్రీతిచెంది దాతకు వంశా భివ 
సమస్త సంపదలిచ్చెదరు. 


తస్మార్వస్త ప్రదానేన శుభం యచ్చన్తు వై సురాః ॥ 
శరీరమును వేడినుండి, చలినుండి మరియూ సిగ్గునుండి 
కాపాడుటకునూ, అలంకారముగనూఉండు వస్త్రములను దానము చేయుటవలన 
సర్వదేవతలూ ప్రీతిచెంది దాతకు పాపములను పోగొట్టి శుభములను 
కలుగజేయుదురు. 


7.ఇన్చాదిలోక ప్రాస్తికల్లించు ధాన్యదానము 10.వరుణలోక ప్రాప్తికల్లించు లవణదానము 


శ్లో॥ ధన్యం కరోతి దాతార మిహలోకే పరత్రచ। శ్లో॥ _రసానా మగ్రజం శ్రేష్టం లవణం బలవర్ధనం । 
తస్మాద్దాన్య ప్రదానేన ప్రియతాం లోక నాయకాః ॥ తస్మాదస్యాః ప్రదానేన ప్రియతాం మృత్యుదేవతా ॥ 


ఒక బండిధాన్యము దానముచేయుటవలన దిక్పాలకులు సంట్రీతిచెంది 
దాతకు ఇహలోకమునందు సమస్త సుఖములనూ, పర మందు మోక్షమునూ 


రుచులలో ఉత్తమోత్తమమైన ఉప్పును దానముచేయుట! 


మృత్యుదేవత సంతృప్తి చెంది దాతకు ఆయుర్దాయమునూ, బలమునూ [ 
కలుగజేయును. 


చెరుకురసమునుండి ఉత్పన్నమై, రుచులలో ఉత్తమమైనదిగా వాసి కెక్కిన 
ల్లమును దానముచేయుటవలన లక్ష్మీదేవి సం ప్రీతిచెంది దాతకు సర్వ సంపదల 
నిచ్చును. 


9. అిత్యఫ్రీతి కల్గించు రొష్య (రజక) దానము 
శ్లో॥ _ పితాణాం వల్లభం యస్మాద్విష్టోర్వై శంకరస్యచ | 


ఉపసంహోరమ్‌ 


ఆచమించిన తరువాత నాచే అచరింపబడిన ఈ బుషిపంచమీ, 
en 


SE RTT దానాది |. 


ఇదే విధముగా మిగిలినఅన్షిదానములనూ చేయవలెను. 


రాలా 


mae... | 


(ఊడ్చుట, కళ్ళాపిచల్లుట మొ॥వి) చేయు దాసీని సంప్రదాయ ప్రకారము దానము 
చేయుటవలన ఎల్లవేళలా దాత సుఖసంపదలు పొందును. 
4. విష్ణులోక ప్రాప్తికల్లించు శకటదానము 


శ్రో॥ ఐరావత చతుర్దంత గజానాం నాయకోహ్యపి | 
దిగ్దంతీనాం పూజ్యతమో పాపం క్షపయితుం ప్రభుః । 

సుప్రతీక గజేంద్రత్వం సరస్వత్యాభిషేచితః। 

ఇన్రస్య వాహన శ్రేష్ట స్షర్వ దేవసు పూజితః। 

గజేస్రమత్తమాతంగ రిపుసైన్య వినాశక । 

తవదానేన మే పాపంనుద శంకర కింకర ॥ 

క్షీరసాగరమధనమపుడు పుట్టిన ఏనుగుకు ఐరావతమనుపేరు. ఈఏన 
తెల్లనిదీ, నాలుగు దంతములుకలిగి ఇంద్రుని వాహనమై దిగ్గజములకు నాయ 
సర్వులకూ పూజనీయుడై సరస్వతిచే సుప్రతీక మనుపేరుచేత దిగ్గజమ 
అభిషేకించబడి శతృసైన్యవినాశకమైనది. అట్టి ఏనుగును దానము చేయుటవ 
శంకరుడు ప్రీతిచెంది దాత సమస్త పాపములనూ పోగొట్టును. 


7. సర్వదేవతా ఫ్రీతికల్ణించు గహదానము 


శ్లో॥ శకటం సర్వదైవత్యం భారీ ధాన సమన్వితమ్‌, 

విష్ణు ప్రియకరం పాప శాన్తిరస్తు రమాపతే ॥ 

సకలదేవతాస్వరూపమై విష్ణు ప్రీతికరమైన, భారీధాన్యముతో కూడిన, 
బండిని దానము చేయుటవలన శ్రీమహావిష్ణువు ప్రీతిచెంది, పాపశాన్తి 
కలుగజేయును. 


శ్లో॥ _అశ్వోహి వాహనం భానోః కారణంహి శతక్రతోః । 
అశ్వదానేన గంధర్వ లోకప్రాప్తి స్పదాస్తుమే ॥ 
ఇంద్రప్రీతికరము, సూర్యవాహనము అయిన గు(ర్రమును దానము 
చేయుటవలన గంధర్వలోకప్రాప్తిని కలుగును. 
6. శివలోక స్రాప్తికల్లించు గజదానము 


సర్వ సామాగ్రితో కూడిన గృహమును దానముచెయుటవలన 
దేవతలందరూ ప్రీతి చెంది దాత కోరికలన్నియూ తీర్చెదరు. 
8. కృష్ణ ఫ్రీతికల్ణించు లాంగలదానము 


Pe? 


శ్లో॥ బలరామ ప్రియకరం లాంగలం కృషి కారణం । 
తస్మాల్లాంగల దానేన ప్రియతాం రుక్కిణీ పతిః ॥ 
బలరామునకు (ప్రీతికరమైన ఆయుధం నాగలి. ఈనాగలి 


వ్యవసాయమునకు ముఖ్యమైనది. అట్టినాగలిని దానము చేయుటవలన రుక్మిణీ 
పతియైన శ్రీకృష్ణుడు సంతృప్తి చెందును. 


అపు మట ॥ 
నీలవస్రమును ధరించి, మానుషాకృతికలిగిన కాలపురుష ప్రతిమను 


షోడశ మహాదానములు ౩ 
వ్వులు నింపిన పాత్రయందుంచి దానముచేయుటవల 


" |దాతయొక్కపాపములన్నియూ శాంతించును. 


(0. విష్ణు ప్రీతికరమైన కాలచక్రదానము 


శ్లో; _కాలచక్రవశాద్దేవా నరాస్తంచరణ క్షమాః। 

కాలచక్రప్రదానేన పాపశాంతిర్బవేద్ధరే ॥ 

కాలచ[క్రవశముచే దేవరాక్షస మానవులు చరించుచున్నారు అ 
కాలచక్రమును దానముచేయుటవలన విష్ణువు సంతృప్తిచెంది దాత యొ 
సమస్త పాపములనూ పోగొట్టును. 


1. శివలోక స్రాప్తికల్లించు భూదానము 


తస్మాదస్యాః ప్రదానేన ప్రియతాం గిరిజా పతిః ॥ 

వరాహస్వామిచే ఉద్ధరించబడిన, సుక్షేత్రమైన సమస్త సస్యముల 
'ఫలించుభూమిని దానముచేయుటవలన అనంతపుణ్య ఫలము శాశ్వత మై 
సంపద కలిగి, శంకరునకు ప్రీతిని కలిగించును. 


2. శివ ప్రీతికరమైన మేషదానము 


గానా 


శ్లో॥ అజోగ్నివాహో యజ్ఞాంగో బ్రహ్మణా నిర్మితః పురా । 
అజదానేన మే పాపంనుద గౌరీపతేహర ॥ 
పూర్వము (బ్రహ్మచే సృజించబడినదీ, యజ్ఞాంగమైనదీ అగ్నికి 


వాహనమైన మేకను దానముచేయుటవలన గౌరీపతియైన శివుడు సంతృప్తిచెంది |: 


దాతయొక్క సమస్త పాపములనూ హరించును. 
13. యము ప్రీతికరమైన మహిటీదానము 


శ్లో॥ మహిషీం వత్ససంయుక్తాం సుశీలాంచపయస్వినీం | 
నీలవస్తావృతాంచాహం దాస్యేమృత్యు ప్రశాంతయే | 
యమవాహస్య మహిషీం మృత్యురూపేణ సంస్థితాం । 
సర్వమృత్యు హరాం నిత్యం దాస్యేమృత్యుంనుదాశుమే ॥ 
దూడతోకూడినదీ, సాధులక్షణములుకలదీ, బాగుగా పాలని చ్చునదీ, 
నల్లనివ(స్తములచే అలంకరించబడిన,గేదెను మృత్యుప్రశాన్తి కొరకు 
దానముచేయుచున్నాను. మృత్యురూపిణియై యమవాహనమైన గేదెను 
(టం దాతకు సర్వమృత్యుదోషములూ తొలగును. 


14. కృష్ణ ప్రీతికరమై గోలోకప్రాప్తి కల్గించు శయ్యాదానము 


అథే 


శ్లో యథానకృష్ణ శయనం శూన్యం సాగర కన్యయా । 

మమాష్య౭_శూన్యా శయ్యాస్తు మమజన్మని జన్మని | 

సుఖదం శయనం యస్మాక్కేశవస్య ప్రియం సదా | 

దానేనానేన సౌభాగ్యం సర్వదాస్తు రమాపతే ॥ 

ఏ విధముగా శ్రీమహావిష్ణువునకూ, లక్ష్మీదేవికీ శయనము (మరణ 
లేదో నాకుకూడా శూన్యశయనము (మరణము లేకుండుట ) సిద్ధించు 
శయ్యాదానముచేయుటవలన రమాపతియైన విష్ణువు సంతోషించి, దా 
సర్వదా సుఖసంపదలను ప్రసాదించును. 


5. విట్టులోక స్రాప్తికల్ణించు ఉధయతోముఖీ గోదానము 


స్ట 


విష్ణురూప ద్విజశ్రేష్ట త్రాహిమాం భవసాగరాత్‌ ॥ 

గోవుప్రసవించుసమయమున దూడముఖము బయటకు 
సమయమున గోవును దానముచేయుట ఉభయతోముఖీ గోదానమన బః 
ఇట్టిదానముచేయుటవలన సంసార సాగరమునుండి దాత విముక్తుడగ 


ల RD SO 


Ase 


‘RELY aE 
ర లు 
APR CRED GU go soe He gong te 


॥ర్లోర్టుర్తనింంయిల్లంలి ఫైలు తోరా 


శ బాం యుకిఆకి తగల 


' కల్ల 


